* నటినటులు * 
* యన్‌. టి. రామారావు 
* రేలంగి 
* రమణమూర్తి 
* రాజసులోచన 
* గిరిజ 


* సూర్యకాంతం 


క్‌ శర్మ రాజనాల 
అల్లు రామలింగయ్య సేకేటి 
ఏ. వి. సుబ్బారావు నల్ల రామమూర్తి 
(ప్రభల కృష్ణ మూర్తి బి. వి. 'రామచం[దరావు 
పిటా వెంక టావు మోష్మరు దాసు 
Ss 
అప్పారావు వసుంధరా దేవి 
సు! బహ్మణ్యకు మారి గంగారత్నం 
కర. = 


జయ త్రీ 


కథా సం గహము 


ర.'బు ఒక సేద్యరె తు_ సంస్కారం కలవాడా. అతనికి 
ఒక్క త చెల్లి - జానకి. ఆమె అతని ఆరవ (ప్రాణం. 

అదే ఊళ్లో వెంకటప్పయ్య ఒక సంపన్న గృవాస్తు. 
అతనికి నమ్మినబంటు శేతన్న. రఘు ఏకైక ప్వుతుడు - డాక్టరు 
రఘూకి చిన్నప్పటినుంచి మేనరికం. చేడామనుకుంటున్నారు- 
గణపతిగారి కుమా శె రాణీనిచ్చి. రాణి వకీలువృ త్తి త్తి చేస్తోంది. 
రఘు రాణి సంబంధం వద్దన్నాడు. గణపతి కోపంతో చిందులు 
(దొక్కాడు. రాణి నయానా, * భయానా రఘూని ఒప్పించి 
"వెండ్రాడుతానని శపధం వేసింది నానా రకాల (పయత్నం 
చేసింది. ఫలితం కనబడటం లేదు 

ర జుకూ,. వెంక టప్పయ్యగారికి ఎద్దు పం బెములలో 
వచ్చిన పేచీ పెద్దదై , పంట కాలవదగ్గర బలవ త్తరమై, పశువులను 
బందిలదొడ్డిలో వెయ్యటంతో [బవ్మోండ మైంది. వెంకటప్ప యిది 
హించలేక కేతన్నగాడి దున్సలహోతో, రాజుమీద యిదివరకే 
న పుచ్చువున్న డి క్రీని త్రీరా అతని చెల్లి "పెళ్లి ఎంతో ఆర్భాటంగా 
చేసే సమ యంలో అమలుజరిపించి, అతను ఎంత వేడుకున్నా 
పినకుండా రాజును "జై లుకు పంపించాడు. 

నిరాధారమైన జానకిని, నాటురౌడీ చచిన్నపులి చారి 
నుండి రథించి, తండిచేసిన పనికి [పాయళ్చి త్తంగా రఘు, 
ఆమెను తన ఆసుప |తిలో నర్పుగా "జేర్చుకున్నాడు. అసూయా 
పరుర్వాలైన శాణి, యీ విషయానికి రంగుమార్చి, . చేర్పులు, 
కూర్చులతో, అసలు జానకితో రఘు కాపురమే పెట్టాడని 
వెంకటప్పయ్యకు చెప్పింది. అర్ధం లేని అంతస్తుకోసం (పాకులాడే 
వెంకటప్పయ్య అగ్గయి చే టే సం, జానని దబా : 
యించి అక ఇడనుంచి పంపించివేశాడు, ఆమె దుర్భర, స్థితికి ఇ 


REY Es 1 
దయతలచిన పంచాయతీ బోర్లు | పెళిడెంటటుగారు - ఆమెను 
మాలోకమనే మరొక సంపన్నుడింట్లో పనిమనిషిగా పర్పాటు 
చేశాడు. 

ఆ_నికి ఆశపడి మాలోకంగారి అమ్మాయిని రఘూకి 
“పెండ్లి చేసుకోవాలనుకుంటాడు వెంకటప్పయ్య. రఘూ పిల్లని 
చూడాలని కోరాడు అనాకారి అయిన తమ అమ్మాయికి 
బదులు, వారు జానకినే వెళ్లి కూతురుగా చూపించగా డాక్టరు 
అనుమానపడి కాంపౌండరు ద్యారా అది ధృఢం. చెసుకొని 
మోసాన్ని మోసంతోనే జయించాలని నిశ్చయించి, ఆ 
పిల్లను చేసుకుంటానని ఒప్పుకొని వెళ్ళిసమయంలో నిజం బయట 
బెట్టి జానకిని పెళ్ళి చేసుకున్నాడు. తలవంపులు సహించలేక 
సన్యసిస్తానన్న వెంకటప్పయ్య వెళ్ళాం ధర్మమా అని కొడుకుని 
కోడల్ని చివరకు దీవిస్తాడు, + 
. “రఘూ, జానకీ సుఖంగా కాపురం జేస్తున్నారు. జానకి 
కడుపు పండిందికూడారాజు జి లునుంచి విడుదలై వంకట 
ప్పయ్యమీద వగ తీర్చుకో వాలని అర్థరా తివేళ ఆ యింటిలో 
(పవేశించి. జానకివల్ల వివరాలు విని, హాతాశుడై ఆమెను 
ఆశీర్వదించి తగిన అంతస్తులో వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు 
అన్న -చెల్లెలి అన్యోన్యం దూరంనుంచి చాచి యాదృచ్చిక మైన 
సాజ్యూలతో ఆధారపడ్డ వెంక టప్పయ్య అన్న చెలెలికే రంకులు 
కోట్టి, ఆమెను ు-ట్లోీనుంచి వెళ్ళ గొట్టాడు. ఈ దుస్ఫ్రంభఘటన 
జ గివేళ ఊళ్లోలెని రఘు, సంగతులన్నీ విని, కుప్ప ' కూలి 
పోయాడు. 
_ జానకి అలా అలా తిరిగి కన్తూరీబాయి అసువ తిలో 
ప్రవేశించింది. ఈ కష్టపు రోజుల్లో ఆదుకున్న వెంక్టటామయ్య 
అనే వెద్దమనిషికి పిల్లలు లేనందున, పిల్లను "పెంచుకో వాలని 


ళ్‌ 


== 
ఆసువ తికి రాగా, కేడీ డాక్టరు (ేరేపణవల్ల, అసిల్లను వారి 
కిచ్చ, జానకి చివరకు ఏట్లో “దూకింది. ఆ పాసగా ల్లోనే పడవ 
తొలుకునే రాజు చెల్ల న్‌ రకించి, జరిగిన సంగతులన్నీ విని 

_ ఆమెకు ధై ర్యం చెప్పి, ఉపాయంగా ఆమె. పిల్ల వాణ్ణి తీసుకొచ్చి 
అప్పగిస్తాడు. : 
జానకీ వియోగంతో వేసారిపోయిన రఘూమీద, రాణి 
తన చాతుర్భరం- అంతా” చూపించి వశం చేసుకోలేక చివరకు 
అవమానంపొంద, అతనిమీద పగ సాధించాలని నిగ యించి! 
వరుడు కావాలని పేపరులో (పకటించింది. రాజు (పకటన 
చధిపి చెల్లి కావురానికి, దీనికీ కొంత లంకె వుందని తెలునుకొని 
రాణీ దగ్గరకు వెళ్లాడు. 

రాణీ, తనను పెండాడాలంశు, రఘూని ఖూనీ చెయ్యా 
అనె నిరశన పెట్టింది. గాజు సరేనని డాక్టర్ని ఒక సంకేతానికి 
రప్పించమని చెప్పి అక్కడ అతన్ని కలుసుకుని నిజంచెప్పి, 
జానకి ఫలానచోట వుందని కొన్నాళ్ళపాటు ఎక్కడైనా 
దాక్కోమని సలవాచెప్పి డాక్టరు తాలూకు కొన్ని వస్తువులతో 
రాణీ దగ్గరకు వెళ్ళి అతన్ని చం 'వేసానని చెప్పాడు. రాశీ 
గుండె జారిపోయింది. ఆ రహస్యం పనిమనిషికి చెప్పింది, అధి. 
ఆనోటా ఆనోటా పొక్కింది. రఇ'జు ఆమెను నానా విధాలుగా 
పడ్పించి అమెను పెండ్లా డేందుకు ఒప్పించాడు. ఒక నాడు వారు 
యింటికి వచ్చేసరికి, ఖూనీ కేసు వారంటుతో పోలీనులు_ తయా 
శరై నారు. రాజు యిది నాటకం అని చెప్పినా పోలీసులు నమ్మ 
లేదు వెంకటప్పయ్య శమ పాత వై రాలన్ని నొక్కిచెప్పి we 
"ఖూనీ చేశాడని దృఢపరిచాడు. . 

చివరకు ఈ కేసు ఎలా తేలింది? 

రాణీ రాజుల గతి ఏమైంది? . వాడి తెరమీద చూడండి. 


* పాటలు * 


పాట నెం.1 సంకాంతి పాట రచన:కొసరాజు రాఘవయ్యచౌదరి 
కోరస్‌ -మంచీమనసు కలిగివుండే భాగ్య మె భాగ్యం : 
"మంచిరోజు కలసివచ్చే భాగ్య మె భాగ్యం ॥మంచి॥ 


రాజు_తొలకరిలో దుక్కిదున్నే భాగ్యమె భాగ్యం! 
వైరు వచ్చ పెరుగుతుంళు భాగ్య మె భాగ్యం! 
జానకి- పాలుబారు పంటచేల భాగ్య మె భాగ్యం! 
పసిడి కుసుమవడ్లు పండు భాగ్యమె భాగ్యం! ॥మంచి॥ 
జానకి-నం కాంతి పండుగనాటి భాగ్యమె భాగ్యం! 
నన్నన్నం తిన్న నాటి భాగ్య మె భాగ్యం! 
పల్లెపడుచు చేసినట్టి భాగ్యరమె భాగ్యం! 
వెళ్లి కొడుకు దొరుకనటి ఛాగ్యమె భాగ్యం! ॥మంచి॥ 
జానకి-ముచ్చమైన ముగ్గులేసే భాగ్యమె భాగ్య.! 
గొ'బ్బెమ్భుల పొటపాజే భాగ్యమె భాగ్యం! 
గోవుల పూజించే ఆ భాగ్యమె భాగ్యం! 
రాజు_-కోడెల సింగారించే ఆ భాగ్య మె భాగ్య »! 
, . తాజు-భూ దేవిని సేవించే భాగ్య మె భాగ్యం! 
ఖీదసాద నాదరించే భాగ్యమె భాగ్యం! 
జానకి-పరులను పీడించని ఆ భాగమె భాగ్య! 
పదుగురిలో కలసిఉం జే భాగ్య మె భాగ్యం! ॥మంచి॥ 
_ పాట నెం.2 బిండి పాట రచన: సము.దాల (జూనియర్‌ 9 
తాజు-ఒన వమ్మా వినవమ్మా ఒక్కమాట వినవమ్మా . 
వివర_గా చిబుతాన మూ క్రీ శత . ॥వినవమ్మా॥ 
జానకి-వింటున్నా వింటున్నా వీనులార వింటున్నా క్‌ 
వివరంగా చెప్పావయ్యా ఓ అన్నయా ॥వింటున్నా॥ 


i 


YE 


రాజు- గారానా పెద్దజేసీ చీశెసాశె లిచ్చినగాని 
పేంరుగని -పెనిమిటిమీ దే [వేమ ఆడువార్‌ికి ॥విన॥ 
జూానకి- చిన్నారి వన్నె లాడీ ఇల్ల2లె వచ్చెనంలు 
చిన్ననాటి తల్లీ చెల్లీ మరుే మగ వారికి 
వినవయ్యా వినవయ్యా ఈమాటా, వినవయ్యా 
వివరంగా చెబుతానయ్యా ఈమాటా ఓ అన్నయ్యా! 
రాజు_ పెళెతే నీసంగతి ఇంతేనా చెల్లెలా 


యా 


జానకి__ వెళ్ళామూ ఇంటికి వ_సే సె నీమాటో అన్నయ్యా 
రాజు--గిల్లీ కజ్జాలు మనకూ ఎందుకులే చెల్లెలా 


స న చెల్లెలా 
జానకి_ఆక తాయి అనయా 
ఇద్రరు-మన కేలా నూటీపోటీ చాల్చాలులే (విన॥ 
పద్యం నెం.8 రచన : సము.దాల అ 


మాయలమారి దుర్భా రాల సుడిగాలి 
మించివాని [బతుకు see 
అన్నకు దూరమై అల్లాడు చెల్లిలి 
కన్నులు కన్నీటి కాల్వలాయీ నా 
గారాల చెల్లాయి సారెలు చీరెలు . 
సాధి చు పగవారి స్వంతమా యేనా 
"పేదల (బతుకింత వేదనా భారమా 

-. మంచిరోజులు మరల రావా 
మంచిరోజులు మరలరావా క 


రాజు-జానకి డ్యూయెట్‌” పాట 4 "రచన; కొసరాజు రావయ్య చౌదరి 


రాజు__కలవారి స్వార్థం నిరుపేద దుః4ం 
యేనాటి ౩ నా మాశేనా 


హా 


జానకి-క ఠినాత్ము చెంతా కప్టాలపాలై 
(ఒతుకంత కుమిలిపోవలె శా 
'రాజు_వగ హాలకల్లి నాచిక్టీ చెల్లి 
దరిదో చశే కృంగి చావలెనా ॥కలవారి॥ 
జానకి-నిను చూడ లేక గతిగానరాక 
ఉరిలోన చిలకల్లె తపియింతునా 
రాజు- వె*దీర్చి నిన్ను విడిపించు నేను 
చెరసాలలో లె చింతింతునా ॥ వెత॥ 
కలవారి స్వార్దం నిరు పేద దుఃఖం 
. ఒ_నాటికై నా మారేనా... 
పాట నెం. 5 3 రచన : సముదాల (జూనియర్‌) 


సాకి_కోమల ౯వితాధారా 
( పేమసుధాఛారా 
-మనోహారశతారా నా మధుర సితారా! 
పల్లవి_రా వే నా చెలియా-చెలియా - 
నాజీవన నవ మాధురి' నీవే ॥రావే॥ 
చరణం-నీ యలనవ్వుల పూచిన వెన్నెల 
' వెలుగును వేయో చ, దమామలై_ 
నీ చిరుగాజుల చిలిపి మోత లే 
తోచును అనురాగ గీశాలై. ॥రావే॥ 
వీ అందియలా సందడిలో నా 
నా యీ డెరదము చిందులు వేయా 
నీ కనుగీటులే వలపు పాటలే 
నీడ సురలోక భోగాలే 


age 


పాట నెం 6 బుర్రకథ రచన: సభ ద్రాల(జూనియర్‌) 
సాకి_అరిగే నదిగో నుగుణఖనీ 
అయోధ్యా పురీ మహారాణీ సీతాజననీ 
పాట-భారతనారీ సీతామాతా చరితము వినరమా 
నిజం తెలియనీ లోకులు పలికే నిందలు తలమోసీ 
నెలలుోనిండిన చూలాలూ తన పాపను తలపోసీ 
నిశ్వాసముతో విశ్వానము జారగ నిలిచెను 
(బ్రతుకే రోసీ ॥ భారత॥ 
తాకు లేని బొంగరమై (బతుకే 
తరగని గడగళ్ళాయననీ తల్లడిల్ల శే తల్లీ 
కష్టాలు నిలిచీ కాపురముండవు కన్నీరు 
మూనఖవె' ఓ యమ్మా. 
నీకూ మంచీ రోజులు వచ్చునె నిజము 
దాగదె ఓ యమ్మా 
నిలువా నీడాలేదస కుంగశే నీకు “చేముడే 
తోడమ్మా ॥ భారత, 
పాట నెం. 7 రచన: సముదాల (జూనియర్‌) . 
కోరస్‌ _పైలఫ్సా పాసా హైలెస్సా 
రాజు-పొంగారు నడియేటి నదివెన దోనె, 
ఊరించు పేరాశ ఈ వితానా 
ఏతీరమే”నో సుడిగాలిలోనా 
ఏనాటి శేతీరొ |బతుకీ జగానా 
కోరస్‌ _పైలెస్సా_పాసా_ హైలెస్సా 
రాజు-ఈవాస మావాస మేగేనొ కలసీ 
సావాసమెన్నాళొ సంసారమం తె 


: == 
ఎటు వీడిపోయెరొ నది చాలులోనా 
ఏనాటిశేతీరొ |బతుకీ జగానా 
కోరస్‌ _ హైలెస్సా పైసా- హైలెస్సా 
రాజు- కానున్న కత యేదో కాకుండబోదు 
కన్నీరు మానేసి కదిలించు నావ 
కదిలేయి చుక్కాని తెరచాప విడిచి లి 
ఏనాటి శేతీరొ (బతుకీ జగానా 
కోరస్‌ _ వైలస్సా- పహైసా- హైలెస్సా. 
పొట నెం..8 రచన : సముద్రాల (జూనియర్‌) 
ధరణికి గిరి భారమా 
గిరికి తరుపు భారమా 
తరువుకు కాయ భారమా కనివెంచే 
తల్లికి పిల్ల భారమా ॥థరణికి॥ 
ముకునే “నోచినా నా నోము పండగా 1 
నా వడిలో వెలిగే నా చిన్నీ నాయనా. 
పూయని తీవననే అప వాదూ శానీ కా 
తల్లిననే దీ వనతో తనియించినావయా ॥ధరణికి॥ 
ఆపద వేళలా అమ్మమనసు చెదురునా 
పాపల రోదనశే ఆతల్లి విసుగునా 
పిల్లలు కనగానే తీంనా ప్రీ విధీ 
(పియమంగ ఆ పాపలను పెంచనిదొక తల్లియా 
॥ధరణికి॥ 
పాట నెం. 9 రచన : సముద్రాల (జూనియర్‌) స 
ఓ చిన్ని బావా ఒహో చిన్ని చావా 
ఈ వన్నె మీరులే మగువా నీదేనోయ్‌ 


11 


(పియమున చేకొనరా “ ఓ చిన్న జావా 
మనిషి జీవించు కాలమ్ము స్వల్పం 

నునను ఊరించు ఆశా అనంతం ఇ 
వలపులశేలే వయసుమతల్పం ॥ఓ చిన్ని కాజా, 
వింత - కెంజాయ మలి సంజవేళ 4 
కాంత దరిలేని యేకాంత మేలా 


పంతములేల దయను గన వేలా ॥ఓ చిన్నబావా॥ 
పాట నెం. 10 రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి 
సాకి : వేళగాని వేళలో 

ఊరు విడచి దూరంగా 

కా రెక్కి ఒంటిగా 

గాలమేయ వచ్చిన బూచీ నంగనాచీ 
పాట : అనుకున్న దొక్కుటి అయినది ఒకటి 


బోలా కొట్టిండ లే బుల్‌ బుల్‌ పిట్ట 

గుట్టు నిముషములో తెకిసింద లే 

గుండె దిగజారి నిలిచిందిలే ॥ అనుకున్న దొకటి॥ 
చల్లనీ వెన్నెల కాస్తుంళు 

చల్లగా యింట్లో 'నేనుఐకేే 

తల పుమూసి చెప్పకనే' 

దౌెడేసిన రాకాసి-ఓ రాకాసీ ॥అనుక. న్న దొకటి॥ 
పబ స్తీ కిలాడీ - 

నాపేరే పల్లెటూరి వస్తాదమురాడి 

ఖీ పరర! జూపి నను గలిచావా నే: 

చిక్కావు చేతిలో శేడి 

షోకైన లేడి ' అనుకున్న దొకటే॥ 


వాంక!81181181182114118(181181181181/2018114118118116/1811811811811811811క08118118118118118118118118118118/25౫11511512 1) 90 


* టెకీ షి ఎను * 


కధ: ఎక జైలన్‌ 
మాటలు : సము[దాల [జూనియర్‌ ] 
పాటలు : సముచాల జూనియర్‌ , కొసరాజు 
ఛాయా(గవాణ దర్శకత్వం : కమల్‌ ఘోష్‌ 
సౌండు రి కార్డింగ్‌ : ప కృష్ణన్‌. బి. ఏ. 
నంగీతం : ఘంటసాల 
'న్నతంం : పనుమ ర్తి కృషమూ ర్తి 
కళ" అణ్జామ లై 
ఎడిటింగ్‌ : యన్‌. శె. గోపాల్‌, సి. వారిరావు 
దున్తులు : గాంధి 
(పొడక్టన్‌ మేనేజర్‌ : యం. మల్లిఖార్జునరావు 


తై రెక్టర్‌ ఏ సి. యస్‌, రావు 


నిర్మాతలు; 


సుందర్‌లాల్‌ నహతా, టి. అశ్వద్ధనారాయణ 


--రాజశ్రీ రిలీజ్‌ 


1 1511క118118118:08118118118181181181181[8116118118118118118118118115118118118118118115 ETT OUT TU LI Uo TU ౪- 


